మహత్తర 'వైకమ్‌” మహోద్యమానికి వందేళ్ళ సందర్భం. 
“హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌'కి శతవార్శికోత్సవం 


అమరుడు భగత్‌సింగ్‌ 


(50 ఏళ్ళ నాటి విశిష్ట రచన) 


అలాల. 


ఆంగ్ల మూలం 
మన్మధనాథ్‌ గుప్తా 


స్వేచ్భానుసరణ 
గౌరవ్‌ 


'శ్రమి ప్రచురణలు 
దా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ 


ముద్రణ 
మార్చి 23, 2024 


మూల్యం 
అమూల్యం 


కాపిలెఫ్ట్‌ 
సర్వహక్కులు సమాజానివి 


వివరాలకు 
gouravmeka(@gmail.com 


అంకితం 
మత సమైక్యతకి తిరుగులేని 
ప్రతీకలుగా నిల్పీ, హిందూముస్లిం 
సౌహార్ధ సౌశీల్యాన్ని విప్లవంలో కూడా 
విశేషంగా నిలిపి, దేశం కోసం కలిసి 
అశువులు బాసిన అద్వితీయ యోధులు 
రాంప్రసాద్‌ బిస్మిల్‌, అప్ఫఖుల్లాఖాన్‌లకీ, 
వారి ఆదర్శాలకి, ఆలోచనలకి,ఆచరణలకి... 


వైకమ్‌ సత్యాగ్రహం (1924-2024) 

కేరళలోని వైకమ్‌ గ్రామంలో జరిగిన కులనిర్మూలన మహోద్యమం. పెరియార్‌, 
నారాయణగురు, గాంధీజి తదితర నాయకుల్ని ప్రజా ఉద్యమకారులుగా మల్చింది. బషీర్‌ 
వంటి అద్భుతమయిన రచయితను మల్చింది. ఏకంగా 600 రోజుల పైబడి సాగి దేశ 
చరిత్రలోనే ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిల్చిన చారిత్రక యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ 
దేశపు మొదటి విశిష్ట కులహర్మూలన సత్యాగ్రహం. 

హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ (1924-2024) 

ఉత్తర భారతంలోని కాన్పూర్‌లో విప్లవకారుల చేత స్థాపించబడిన సోషలిస్టు సంస్థ. 
రాంప్రసాద్‌ బిస్మిల్‌,అష్బఖుల్లాఖాన్‌, సచీంద్రనాద్‌ బక్షి సచీంద్రనాథ్‌ సన్యాల్‌, వంటి ఎందరో 
యోధుల్ని తీర్చిదిద్దింది. విప్లవకారుడు (The Revolutionary) పేరిట తన మెనిఫెస్టో 
ప్రకటించింది. అనితరసాధ్యమైన కార్యకలాపాలు ధైర్యంగా, సాహసంగా చేసింది. భారతదేశానికి 
సోషలిజమే శరణ్యమని ప్రకటించింది. 


ప్రస్తావన 


మూడేళ్ళ క్రితం ఢిల్లీని అట్టుడికించిన పంజాబ్‌ రైతు ఉద్యమ కాలంలో తమిళ 
మిత్రుడు భారతితో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లోని భగత్‌సింగ్‌ పూర్వికుల 
గ్రామం బాంగా దగ్గర్లోని కట్‌ఖర్‌కలాన్‌లో ఆయన ఇంటిని, స్మారక నిర్మాణాన్ని సందర్శించాను. 
ఆ గ్రామం మొత్తం విప్లవ స్ఫూర్తితో తొణికిసలాడినట్లు ఉంది. సరిగ్గా ౩ సంవత్సరాల 
తర్వాత ఈ రచన తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు మళ్ళీ రాజధానిలో రైతాంగ ఉద్యమం 
రాజుకుంది. మతోన్మాద ప్రభుత్వం దానిని క్రూరంగా అణిచివేయాలని ఆత్రంగా 
(ప్రయత్నిస్తోంది. రైతాంగ కార్మికులు, స్రీలు, రోజువారి కూలీల పరిస్థితి ఎలా ఉందో నేటి 
పరిస్థితి అద్దం పడుతుంది. ఇలాంటి కాలంలో ఆలోచనాపరులు, బుద్దిజీవుల బాధ్యత మరింత 
పెరుగుతుంది. అందుకే ఉత్తర దక్షిణ మహోద్యమాలైన వైకమ్‌, 11.5.%.4.ల స్మరణలో 
వాటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాము. 

కులనిర్మూలనకి, మత సామరస్యానికి, అసమానతల అంతానికి కృషి చేసిన రెండు 
మహోద్యమాల స్పూర్తిని జ్ఞాపకం చేసుకోవడం ఈరోజు మరింత అవసరం. వైకోమ్‌ 
సత్యాగ్రహానికి మూలమైన దేవాలయ ప్రవేశ తీర్మాణం 1923 కాకినాడ కాంగ్రెస్‌ మహాసభల్లోనే 
తెరమీదికి వచ్చింది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి బాంబు విప్లవ భావాలున్న 
ప్రతివాది భయంకరాచారి ఆద్వర్యంలో కాకినాడలోనే పేలింది. కనుక ఈ ప్రాంతానికి దేశవ్యాప్త 
ఉద్యమాలతోను, ఆయా భావాజాలాలతోను ఉన్న లోతైన సంబంధం అర్ధమవుతుంది. 


ఎందుకనంటే ఆలోచనల్ని ఆయుధాలు చేధించలేవు. Ideas are bulletproof. 


అనువాదకుడి మాట 


50 ఏళ్ళ క్రితం మే 1973లో భారత ప్రభుత్వం 15000 కాపీలు ప్రచురించిన 
చిరు పొత్తం ఈ రచన. గతేడాదే ఒక మిత్రుడికి పంపితే బావుందని చెబుతూ తెలుగు చేస్తానన్నాడు. 
తర్వాత ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ ఆ ఊసే లేదు. కావున వ్యాసంలోని విషయాలన్నీ అందరికీ 
తెల్సినవే అయనప్పటికీ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని H.S.R.AE వందేళ్ళు నిండుతున్న 
సమయంలో ఇదిలా తీసుకు వస్తున్నాం. 

వారణాశిలో పుట్టిన మన్మధనాథ్‌ గుప్తా 13ఏళ్ళ వయసులో 3౩నెలల జైలుశిక్ష 
అనుభవించిన విప్లవకారుడు. గాంధీజీతో విభేదించి హిందుస్తాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌లో 
చేరాడు. రాంప్రసాద్‌ బిస్మిల్‌, అప్వఖుల్లాఖాన్‌, రోషన్‌ సింగ్‌, రాజేంద్రలాహిరి వంటి విప్లవకారులు 
ఉరితీయబడిన కాకోరి కుట్ర కేసులో 14ఏళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించాడు. విడుదలయ్యాక 
కూడా పారాటశీలిగానే బతికాడు. ఎన్నో ఉద్యమాలలో పాల్లోన్నాడు. 

వందకి పైబడి రచనలు చేసాడు. ఆంగ్రంలోను,హిందీలోనూ (ప్రచురించిన ఆయన 
రచనలు కొన్నిటిని ప్రభుత్వం నిషేదించింది. దేశవిదేశాలు పర్యటించిన గుప్తా H.S.R.A 
సభ్యుడు. విప్లవ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న వ్యక్తి. అనేక సార్లు జైలుజీవితం 
అనుభవిచిన ఉద్యమశీలి. స్వాతంత్ర్య సమర చరిత్రకారుడు. అక్టోబర్‌ 26, 2000న దీపావళి 
రోజు ఢిల్లీలో మరణించారు. 

నిజానికి ఎన్నో విలువయిన స్వతంత్ర రచనలు, లోతయిన పరిశోధనలు భగత్‌సింగ్‌ 
జీవితం, కృషిపై ఈసరికే జరిగాయి. తెలుగులో కూడా చాలా సాహిత్యం వెలువడింది. ఆ 
రకంగా చూసినప్పుడు ఈ రచనలో కొత్త విషయాలేవీ లేకపోగా స్థూలంగా కొన్ని పొరపాట్లు 
కూడా కనిపించడం కద్దు. భగత్‌సింగ్‌ పుట్టిన తేదీ కూడా తప్పుగా ఇచ్చారు. ఐనప్పటికీ 
సహచర విప్లవ కారుడిగా మన్మదనాధ్‌ గుప్తా మాటకున్న గౌరవం వేరు. 

అందుకనే సంక్షిప్త పరిచయంలాగా పిల్లలు,యువతరం దృష్టికి క్లుప్తంగా 
తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రమే ఇదిలా ప్రచురిస్తున్నాం. ఈ సారికే ఇది తెలుగులో 
ప్రత్యేక రచనగా వచ్చిందేమో తెలీదు. ఒకవేళ వచ్చి ఉన్నప్పటికీ సమాజహితం కోసం చేసే 
మరో ప్రయత్నం వల్ల నష్టం లేదనే భావన మాది. ఆ వేదనలో నుంచి వచ్చిందే ఈ అక్షర 
తపన. నా మొదటి కరపత్రాల్లో 'భగత్‌సింగ్‌'ది కూడా ఒకటి. తదుపరి కాలంలో ఈ దేశంలో 
అనార్మిజాన్ని మొట్టమొదటిసారిగా సీరియస్‌గా అధ్యయనం చేసి హిందీలో రచనలు చేసిన 
వ్యక్తిగా భగత్‌సింగ్‌ అంటె ప్రత్యేక అభిమానం. భగత్‌సింగ్‌ 90వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక 
వ్యాస సంకలనం వెలువరించిననాటి నుండీ తెలుగులో ఆయన జీవితం, భావజాలం గురించి 
సీరియస్‌ సమాలోచన సమావేశం నిర్వహించాలని ఆశ. 

రానురాను ఆచరణను కుదించుకోవాల్సిన పరిస్థితిలో భౌతిక కార్యక్రమాల మాటెలా 
ఉన్నా ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ చిన్ని పుస్తకాన్ని మహత్తర వైకోమ్‌ సత్యాగ్రహానికి 
వందేళ్ళు నిండిన సందర్భంగా ఆ ఉద్యమ స్పూర్తిని స్మరిస్తూ, హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ 
అసోసియేషన్‌ శతవార్శికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగులో తీసుకురావడం జరుగుతోంది. 
విమర్శలకు ఆహ్వానం. 


అమరుడు భగత్‌సింగ్‌ 

ఇప్పుడు మన దేశం స్వేచ్చగా ఉంది. కానీ, ఆగస్టు 15, 1947కి పూర్వం బానిసలం. 
మనల్ని బ్రిటిష్‌ వారు పాలించేవారు. అంటే దానర్ధం 1947కి ముందు మన దేశంలో బ్రిటన్‌ 
బాగుకోసమే కాని మన మంచి కోసం పరిపాలన జరగలేదు. సహజంగానే వారికి మనం 
స్వేచ్చా స్వాతంత్ర్యాలు పొందడం ఇష్టం లేదు. 

మనకి స్వాతంత్రం సులువుగా రాలేదు. అందుకోసం మనం చాలా కాలం పాటు 
సుదీర్హమయిన పోరాటం చేయాల్సి వచ్చింది. వందలాదిమంది ఎంతో ఉత్తేజితులయిన 
యువతరం ఉరికొయ్యల్ని ముద్దాడారు. వేలాదిమంది ఖైదు చేయబడ్డారు. ప్రమాదకారులుగా 
ఎంచబడిన ఖైదీల్ని అండమాన్‌ దీవులకి పంపేవారు. అక్కడ వారు ఎన్ని చిత్రహింసలకి 
గురయ్యేవారంటే, చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు ఆ హింసలకి తట్టుకోలేక జైల్లోనే 
చనిపోయేవారు. మిగిలినవారు ఏవో అవయావాల్ని కోల్పోయేవారు. మరి కొంతమంది మతి 
స్థిమితం కోల్పోయి శేషజీవితం పిచ్చాసుపత్రుల్లో గడిపేవారు. ఇలాంటి ఎన్నో భరించారని 
కష్టాల్ని, నష్టాల్ని చవిచూస్తూ 1857లో ప్రారంభమయిన మహత్తర స్వాతంత్ర్య సంగ్రామం 
1947 నాటి వరకూ కొనసాగింది. ఆయా మహానుభావుల త్యాగాలే కనుక లేకుంటే మనకి 
స్వాతంత్ర్యం వచ్చేదే కాదు. 

అలాంటి మహోన్నత వ్యక్తుల్లో ఒకడే భగత్‌సింగ్‌. ఆకాశంలో పాలపుంతవంటి 
ఎందరో స్వాతంత్ర్య యోధుల్ని దేశానికి అందించిన కుటుంబంలో జన్మించాడు. పినతండ్రి 
సర్దార్‌ అజిత్‌సింగ్‌ గొప్ప ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. 

భగత్‌సింగ్‌ తండ్రి సర్దార్‌ కిషన్‌సింగ్‌ కూడా గొప్ప విప్లవకారుడు. అలాంటి 
దేశభక్తియుత కుటుంబంలో డిసెంబర్‌ 28, 1907 ఉదయం 9గంటలకు ఉమ్మడి పంజాబ్‌లోని 
బాంగా దగ్గర కట్‌కర్‌కలాన్‌ అనే (గ్రామంలో పుట్టిన అతడికి విప్లవభావాలు అబ్బడం 
అసాధారణమేమీ కాదు. 

జలియన్‌వాలా బాగ్‌ 
అదనుకోసం ఎదురుచూస్తున్న అతడి మనసులో అగ్నికణం రాజుకోడానికి 

ఎక్కువకాలం పట్టలేదు. 1914లో రెండో ప్రపంచ యద్ధం మొదలై నాలుగేళ్ళు కొనసాగింది. 
ఇండియా బటన్‌ను అన్నివిధాలుగాను సహకరించింది. అహింసా ప్రవక్తగా పేరొందిన గాందీ 
కూడా బ్రిటీష్‌ వారి కోసం భారతీయుల్ని సైన్యంలోకి పంపించాడు. యుద్ధంలో బ్రిటన్‌ విజయం 
తర్వాత స్వరాజ్యం కాకపోయినా కనీసం కొన్ని హక్కులయినా అదనంగా లభిస్తాయని 
భారతీయులు భావించారు. కాని నిరాశే మిగిలింది. పైగా ఉన్న అరకొర పౌరహక్కుల్ని కూడా 
కాలదన్నేలా రౌలత్‌ చట్టాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లోని 
జలియన్‌వాలాబాగ్‌లో ఏర్పాటైన సభలో ఏప్రిల్‌ 18, 1919న బ్రిటిష్‌ జనరల్‌ డయ్యర్‌ ఏ 
ముందస్తు హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపించడం వలన కొన్ని వేలమంది అమాయకులు 
ప్రాణాల కోల్పోయారు. భగత్‌సింగ్‌ ఈ నరమేధం గురించి విన్నాడు. అప్పటికి అతడి వయసింకా 
12 సంవత్సరాలే. అంతే, మర్నాడే ఎవరికీ చెప్పకుండా జలియన్‌వాలా బాగ్‌కి వెళ్ళిపోయాడు. 


6 


సాయంత్రం ఆలస్యంగా నెత్తుటితో తడిసిన మట్టిని భధ్రంగా గుప్పెట్లో సీసాతో నింపుకొచ్చేసరికే 
మనిషిగా అతడు మార్చుచెందిన వ్యక్తి. తన కోసం అట్టే పెట్టిన పళ్ళు ఆప్యాయంగా ఇస్తున్న 
అక్కకి, అమరుల త్యాగంతో నిండిన మట్టిని అరచేతులతో చూపించిన ఆశయ వీరుడు. 

దేశంలోని వేలాదిమంది యువజనుల్లాగానే భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ అజాద్‌ వంటి 
వారిని కూడా జలియన్‌వాలా బాగ్‌ మారణకాండే మార్చివేసింది. అప్పుడిక భగత్‌సింగ్‌ ఒక్క 
ఇండియానే కాదు. దేశ దేశాల విప్లవకారుల గురించి లోతుగా చదవడం ప్రారంభించాడు. 
ఎంతోమంది స్వతంత్ర పోరాటయోధుల్ని మనసులోకి ఆవాహన చేసుకున్నాడు. భగభగ 
మండుతున్న ఆ జ్ఞాన కాంతితో కళాశాల్లో చేరాడు. త్వరలోనే భావసారూప్యత కలిగిన సహచరులు 
అతడి చుట్టూ చేరారు. కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. నాటక 
సమాజంలో చేరి వివిధ పాత్రలు వేసాడు. చంద్రగుప్పుడి నాటకంలో అతడి అభినయాన్ని 
(ప్రశంసించిన భాయి వరమానంద్‌ “మన భగత్‌సింగ్‌ నిజంగానే శశిగుష్తునిగా (దేశభక్తుడిగా) 
ఎదుగుతాడు” అన్నారు. దేశభక్తియుత నాటకాల్లో పాత్రలు వేస్తుండేవాడు. మనసులో మండుతున్న 
అగ్నికణం లాంటి భగత్‌సింగ్‌కి ఇప్పుడు సరిగ్గా దిశానిర్ధేశం చేయగల మందుగుండువంటి 
మహోపాధ్యాయుడు కావాలి. అంతరాత్మలోని అగ్నికి ఆశయాన్ని సంధించగల ఆయుధమొకటి 
రావాలి. అలాంటి కీలక సమయంలో తండ్రి మిత్రుడు సచీంధ్రనాథ్‌ సన్యాల్‌ భగత్‌సింగ్‌ 
జీవితంలోకి ప్రవేశించాడు. 

విప్లవ యువకిషోరం 

భగత్‌సింగ్‌ను విప్లవకారునిగా తీర్చిదిద్దింది ఈ సన్యాలే. “అహింసామార్గం బ్రిటిష్‌ 
వారికి పనికిరాదు. రహస్య సంఘంలో చేరి సాయుధ మార్గం ద్వారా బ్రిటిష్‌ వారిని తరమాలి. 
అత్యాచారాలు చేస్తూ అమానవీయంగా వ్వవహరిస్తున్న ఆంగ్లేయుల్ని తుదముట్టించాలి. 
ఆయుధాలు సమకూర్చుకుని, సైన్యంలోని భారతీయుల్ని మనవైపు తిప్పుకుని విప్లవం తేవాలి.” 
అనేది సన్యాల్‌ వాదన. 

లాహోర్‌లోని నేషనల్‌ కాలేజి వాతావరణం కూడా విప్లవాత్మకంగా వుండేది. 
చాలామంది అధ్యాపకులు ఉద్యమకారులవటం వల్ల సహజంగానే భగత్‌సింగ్‌ కూడా వాళ్ళలో 
ఒకడయ్యాడు. కిషన్‌సింగ్‌ వయసులో ఉన్నప్పుడు విప్లవ కార్యాచరణలో ఉన్నప్పటికీ, కొడుకు 
కష్టాలపాలు కావల్సి వస్తుందనే బెంగతో భగత్‌సింగ్‌ని విప్లవకారునిగా కోరుకునేవాడు కాదు. 
పెళ్ళి చేసుకుని స్థిరపడమనేవాడు. భగత్‌సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మాతృభూమి 
సేవకోసమే జీవితాన్ని అంకితం చేస్తాననేవాడు. తండ్రి బలవంత పెట్టడంతో భగత్‌సింగ్‌ 
కాన్పూర్‌ పారిపోయాడు. అక్కడ సన్యాల్‌ సూచనల మేరకు సురేష్‌ భట్టాచార్య అనే పాత 
విప్లవకారుడు భగత్‌సింగ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. జైలుకి వెళుతూ, వస్తూ వుండే ప్రతాప్‌ 
పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు గణేష్‌ శంకర్‌ విద్యార్దిని భగత్‌సింగ్‌ కలిసాడు. 
పాత్రికేయుడిగా శిక్షణ పొందాడు. పంజాబీలోను, ఆంగ్లంలోనూ రాస్తుండేవాడు. అక్కడే 
పరిచయమైన బటుకేశ్వర్‌ దత్‌ నుండి భగత్‌సింగ్‌ బెంగాలీ నేర్చుకున్నాడు. 


7 


ప్రసిద్దిచెందిన కాకొరి కుట్ర కేసులో 1927 డిసెంబర్‌లో నలుగురు విప్లవకారులు 
రాంప్రసాద్‌ బిస్మిల్‌ అప్బఖుల్లాఖాన్‌, రాజేంద్ర లాహిరి, రోషన్‌ సింగ్‌ ఉరి తీయబడ్డారు. 
తప్పించుకున్న కుందన్‌లాల్‌ ద్వారా చంద్రశేఖర్‌ ఆజాద్‌ భగత్‌సింగ్‌ని కలిసాడు. ఈ ముగ్గురూ 
మరికొందరి సాయంతో విప్లవ సంఘాన్ని పునర్నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. అగ్రశ్రేణి 
నాయకత్వానికి ద్వీపాంతర శిక్షలు, మరణ శిక్షల వలన జరిగిన నష్టాన్ని పూడ్చే పని చేపట్టారు. 
డబ్బు,ఆయుధాలు మళ్ళీ సేకరించసాగారు. విప్లవ సాహిత్యాన్ని చెలామణి చేసారు. విప్లవ 
తాత్వికత, సాయుధ పోరాటంపై చర్చలు నిర్వహించేవారు. 

భగత్‌సింగ్‌ పూర్తికాలం విప్లవ కారుడిగా పరిణితి చెందాడు. వివిధ విప్లవ 
కార్యకలాపాలలో తలమునకలవుతూ లాహోర్‌, కలకత్తాల మధ్య తిరగాడుతుండేవాడు. బాంబు 
తయారు చేయడం భగత్‌సింగ్‌ నేర్చుకున్నాడు. అతని పర్యవేక్షణలో ఎన్నో బాంబుల తయారీ 
కర్మాగారాలు రహస్యంగా నెలకొల్పబడ్డాయి. చంద్రశేఖర్‌ ఆజాద్‌ అనుభవజ్ఞుడు అవడం వల్ల 
ప్రతీ విషయంలోనూ భగత్‌సింగ్‌ అతని సలహాలు తీసుకుంటుండేవాడు. 

సోవియట్‌ స్పూర్తి 

అప్పటికి చాలా కాలం క్రితమే రష్యా విప్లవం (1917) గురించిన వార్తలు 
విప్లవకారులకి చేరుతుండేవి. ఆ విప్లవ ప్రభావం వారిపై పడింది. దేశంలో బీదరికం, అజ్ఞానం, 
మూఢత్వాల్ని పూర్తిగా నిర్మూలించకుండా కేవలం స్వాతంత్ర సాధన వల్ల (ప్రజానికానికి 
ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి వారొచ్చారు. ఈ దృక్పదాన్న సోషలిజం అంటారు. పార్టీ 
పేరులో ఇది గోచరించేలా హిందుస్తాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ను, హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ 
రిపబ్లికన్‌ అసోసియేషన్‌గా మార్పు చేసారు. విప్లవ కారులు వారి మనసుకున్న మూస 
తలుపులన్నింటినీ తెరిచారు. మొట్టమొదటిసారి సంపూర్ణ స్వాతంత్రాన్ని, సోషలిజాన్ని లక్ష్యంగా 
ప్రకటించారు. 

లౌకిక దృక్కోణం 

పార్టీకి బహిరంగ ప్రచార అనుబంధ సంఘంగా భగవతీ చరణ్‌, యహసాన్‌ ఇలాహీల 
సాయంతో భగత్‌సింగ్‌ నౌజవాన్‌ భారత్‌ సభ నిర్మించాడు. అదో స్వాతంత్ర్య సమరయోధుల 
సంస్థగా మాత్రమే కాకుండా, రైతుకూలీలు, కార్మికుల కోసం పనిచేసే హక్కుల సంస్థగా ఉ 
౦డేది. మత విద్వేషాలకు వ్యతిరేకంగా హిందు-సిక్కు తరహాలో వండిన జట్కా అనబడే 
మాంసాహారాన్ని ముస్లింల పద్దతిలో హలాల్‌ చేసిన మాంసాన్ని కలిపి వొండి మత సమైక్యతా 
సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవారు. మూఢ నమ్మకాలపై చైతన్య పరిచేవారు. వారి వారి 
మతధర్మాలలోని అసంగతాల్ని గురించి వారే స్వీయ విమర్శ చేసుకునే విధంగా హిందువులు, 
ముస్లింలని హేతుబద్దంగా తార్మికంగా ఆలోచింప చేసేవారు. దాంతో హిందువులు హైందవం 
గురించీ, ముస్లింలు ఇస్లాం గురించీ చర్చించే వారు. మోసపూరిత కపటత్వంతో కూడిన 
గుడ్డినమ్మకాల నడ్డి విరిచి వైజ్ఞానిక దృష్టితో, శాస్త్రీయ స్పృహతో వివేచన చేయగల ఒక 
దార్శనికమైన లౌకికవాద వాతావరణం నిర్మించేవారు. 


సైమన్‌ కమిషన్‌ 

ఆ కాలంలోనే అంటే ఫిబ్రవరి 1928లో లందన్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయులకి 
ఏమేరకు స్వాతంత్ర్యం ఇవ్వవచ్చునో తేల్చడానికి గాను, జాన్‌ సైమన్‌ అనే ప్రఖ్యాత బ్రిటిష్‌ 
న్యాయవాది నేతృత్వంలో ఒక కమీషన్‌ని పంపింది. భారతీయులందరికీ ఇది కోపం తెప్పించింది. 
పార్టీలన్నీ సమిష్టిగా కమీషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించాయి. కొద్దిమంది విప్లవ కారులు 
కమిషన్‌ మీద బాంబులు వేయాలని చూసారు. కానీ ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ బాంబు 
పేలి మార్మందేయ అనే యువ విప్లవకారుడు ప్రాణాలు కోల్పోయాడు. సైమన్‌ కమీషన్‌ 
లాహోర్‌ చేరగానే నౌజవాన్‌ భారత్‌ సభ, లాలాలజపతి రాయ్‌ కలిసి నిరసనోద్యమం 
ప్రారంభించారు. “సైమన్‌ గోబ్యాక్‌ నినాదాలతో భూమ్యాకాశాలు దద్దరిల్లి పోయాయి. స్మాట్‌, 
సాండర్స్‌ అనే ఇరువురు పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారుల మీద 
విరుచుకుపడ్డారు. ఆ సమయంలో తీవ్రంగా లారీ దెబ్బలతో గాయపడిన లాలాలజపతి రాయి 
ఆస్పత్రిపాలై నవంబర్‌ 17, 1928న చనిపోయారు. మహా నాయకుడి మరణం మరింత 
మందిని ఉద్యమంలోకి ఉవ్వెత్తున ఉరికేలా చేసింది. ఆయన హత్యకి విప్లవ పార్టీ ప్రతీకారం 
తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఆ ప్రకారం చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌,రాజ్‌గురు 
పట్టపగలే సాండర్స్‌ మీద మెరుపు దాడి చేసారు. డిసెంబర్‌ 17, 1928న జరిగిన ఈ 
ఘటనలో రాజ్‌గురు మొదట తుపాకీని పేల్చాడు. ఇంతలో ఇతర పోలీసు సిబ్బంది వచ్చేసారు. 
ఆ సమయంలో పోలీసుల పైకి కాల్పులు జరిపి విప్లవకారులు తప్పించుకున్నారు. 

సామ్రాజ్యవాదంతో రాజీ లేదు 

బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఇదో సవాలు. లాహోరు వాతావరణం ఈ వార్తతో వేడెక్కింది. 
కానీ భగవతీ చరణ్‌ భార్య దుర్గ భార్యగా నటించగా బ్రిటిష్‌ పోలీసుల కళ్ళు కప్పి రైలు 
మొదటి తరగతి కంపార్ట్‌మెంట్‌లో భగత్‌సింగ్‌ తప్పించుకుని పారిపోయాడు. చంద్రశేఖర్‌ 
ఆజాద్‌ స్వామీజీగా వేషం వేసి తప్పించుకున్నాడు. 

ఆ సంఘటన తర్వాత భగత్‌సింగ్‌, ఆజాద్‌ ఇరువుర్నీ విదేశాలకు వెళ్ళిపోవల్సిందిగా 
శ్రేయోభిలాషులు సూచించారు. కానీ వాళ్ళందుకు అంగీకరించలేదు. “ఈ సమయంలో 
అరెస్టయితే సాండర్స్‌ హత్య కేసు బనాయించి ఉరితీస్తారు, కనుక ధైర్యంగా దేశానికి ఉ 
పయోగపడే క్రియాశీల కార్యాన్ని చేపట్టి ఉరి కొయ్యలకి వేలాడినా, చెరశాలల్లో మగ్గిపోయినా 
జీవితం సార్ధకం” అనుకున్నాడు భగత్‌సింగ్‌. 

పార్టీ నిర్మాణంలో తలమునకలయి వుండి కూడా దేశంలోని రాజకీయాల్ని శ్రద్దగా 
పరిశీలించేవాడు. కార్మిక నేతలకి,స్వాతంత్ర సమర యోధులకి వ్యతిరేకంగా బ్రిటిష్‌ ప్రభుత్వం 
పలు దుర్మార్గమైన చట్టాల్ని తీసుకురావాలని నిర్ణయించింది. సెంట్రల్‌ అసెంబ్లీ ఆ క్రూర 
చట్టాల్ని బహిష్మరించినా, వైశ్రాయి తనకి గల విశేష అధికారాలు ఉపయోగించి వాటిని 
బిల్లుగా ప్రవేశట్టాడు. ఏప్రిల్‌ 8, 1929న వైశ్రాయి నిర్ణయం ప్రకటించబడగానే సందర్భకుల్లో 
నుంచి భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌ రెండు పొగ బాంబుల్ని అసెంబ్లీలో వేసారు. కావాలంటే 


9 


వారు తప్పించుకోగలిగే వారే. వారి కోసం కారు కూడా ఏర్పాటు చేస్తానని ఆజాద్‌ 
భరోసా ఇచ్చాడు. కానీ,భగత్‌సింగ్‌ ఒప్పుకోలేదు. వారిద్దరూ బాంబులు విసిరాక పిడికిళ్ళు 
బిగించి హుందాగా “విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసారు. 'ఈ దేశంలో మనిషిని 
మరో మనిషి దోచుకోని వర్గరహిత సమాజం, సోషలిజం పార్టీ లక్ష్యం” అంటూ విప్లవ సంస్థ 
ఆశయాలని ప్రతిబింబించే కరపత్రాల్ని అసెంబ్లీలో వెదచల్లారు. 

బాంబులు విసిరేసాక ఇక భగత్‌సింగ్‌,దత్‌ ఏ నిరసనా ప్రయత్నం చేయలేదు. ప్రసిద్ది 
చెందిన ఆ నేర విచారణలో జూన్‌ 12, 1929న ఇద్దరికీ జీవితకాల ద్వీపాంతర శిక్ష పడింది. 
అక్కడికి ఆ అధ్యాయం ముగిసింది. కానీ, భగత్‌సింగ్‌, దత్‌ మరో పోరాటం మొదలు పెట్టారు. 
జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలందరికీ సమానంగా సదుపాయాలు కల్పించాలని నిరాహార దీక్ష 
చేపట్టారు. జూన్‌ 14న ప్రారంభమయిన ఈ ఉద్యమంలో క్రమంగా జైల్లోని ఇతర విప్లవకారులు 
కూడా చేరారు. మధ్యలో కొందరు నాయకుల ప్రమేయం వల్ల కొద్ది రోజుల పాటు నిరసన 
దీక్షకి విరామం ఇచ్చినా, ఖైదీల వినతులు నెరవేర్చకపోవడంతో ఆహారం తీసుకోవడం మానేసారు. 
ఫలితంగా సెప్టెంబర్‌ 18, 1929న 68 రోజులపాటు నిరహార దీక్ష చేసి విప్లవకారుడు జతిన్‌ 
దాస్‌ అమరుడయ్యాడు. ఇతర ఖైదీలందరికీ ఇచ్చినట్లు ఆహారాన్ని ముక్కు ద్వారా బలంవంతగా 
పంపించినా తీసుకోకుండా ఉండబట్టే జతిన్‌ దాసు మరణించాడు. అంతిమంగా ఈ ఉ 
ద్యమం వల్ల బ్రిటిష్‌ ప్రభుత్వం జైళ్ళలో అమలవుతున్న జాతి వివక్షకి ముగింపు పలకవలసి 
వచ్చింది. విప్లవకారులు సాధించిన గొప్ప విజయం ఇది. 

అమరత్వం 

బటుకేశ్వర దత్‌ సాండర్స్‌ హత్య కేసులో చిక్కుబడలేదు కనుక అతడికి వేసిన శిక్ష 
సరిపోతుందని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. కానీ భగత్‌సింగ్‌ మాత్రం లాహోర్‌ కుట్ర 
కేసులో కూడా ముఖ్యమైన కీలక నాయకుడిలానే వ్యవహరిస్తున్నాడు. బ్రిటిష్‌ ప్రభుత్వంపై తన 
నిరసనను ఎన్నడూ దాచలేదు. అనేక రోజుల సుదీర్హ విచారణ అనంతరం, ఎన్నో నిరసనల 
నడుమ భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకి అక్టోబర్‌ 7, 1930న న్యాయస్థానం మరణ శిక్ష 
విధిస్తున్నట్లు తీర్పు నిచ్చింది. ఇతర విప్లవకారులందరికి కూడా పెద్ద శిక్షలే విధించారు. ఈ 
తీర్చులు దేశంలో దుమారం రేపాయి. అనేకచోట్ల నిరసనలు, అల్లర్లు జరిగాయి. అయినప్పటికీ 
ఇంతలోనే మార్చి 28, 1931న ముగ్గురు విప్లవకారులు ఉరితీయబడ్డారు. 

సాయంత్రం ఉరితీసిన విప్లవకారుల మృతదేహాల్ని దొంగతనంగా చీకట్లో సట్లేజ్‌ 
నది ఒడ్డున అసంపూర్ణంగా దహనం చేసి, సగం కాలిన పార్టివ దేహబాగాల్ని కంగారుగా 
సట్లెజ్‌ నదిలోకి విసిరేసారు. దగ్గరలోని (గ్రామస్తులకి ఇదంతా మరుసటి రోజు ఉదయం 
తెలిసింది. సగం కాలిన దేహాల్ని నదిలో నుండి వెతికి వెలికితీసి వాటికి తగిన దహన సంస్మారాలు 
ప్రజలే జరిపారు. 

ఫిబవరి 27, 1931న జరిగిన కుట్రపూరిత పోరాటంలో భగత్‌సింగ్‌ ప్రధాన సహచర 
విప్లవకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ చనిపోయాడు. 


10 


ఇలాంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం వలన మనందరికీ 1947లో 
స్వేచ్చా, స్వాతంత్ర్యాలు దక్కాయి. భవిష్యత్తులో సగటు మనిషి దరికి స్వాతంత్ర్య ఫలాల్ని 
చేర్చడానికి, సామాన్యుల “స్వరాజ్యం” సాధించుకోవడానికీ ఆ అమరుల త్యాగాలే భావితరాలకి 
మార్గదర్శకాలుగా మారి మనకి దారి చూపుతాయి. 


----అయిపోయింది. ---- 


1l 


